Registered No. HSE - 49 / 2016 


ప్రభుత్వం 


ఆంధ్రప్రదేశ్ , 


ANDHRA 
PRADESH 


MINI 


RIGHT TO 
INFORMATION 


HOS 


సత్యమేవ 

జయతే 


ఆంధ్రప్రదేశ్ రాజ పత్రము 


THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W.No.43 


AMARAVATI , TUESDAY , NOVEMBER 2 , 2021 


G.367 


PART II - MISCELLANEOUS NOTIFICATIONS OF INTEREST TO THE PUBLIC 


--X- 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc. , 


MUNICIPAL ADMINISTRATION DEPARTMENT 


COMMISSIONER 
KURNOOL MUNICIPAL CORPORATION , KURNOOL . 


Roc . No : A1 / 390020 / 2021 . 


Dated : 27.10.2021 . 


KURNOOL MUNICIPAL CORPORATION - LEVY AND ASSESSMENT OF PROPERTY 

TAX IN CAPITAL VALUE SYSTEM- IMPLEMENTATION OF 11 ZONE RATES 


FOR 3 MERGED VILLAGES FOR THE PERIOD 01.01.2020 TO 31.03.2021 
IN ANNUAL RENTAL VALUE SYSTEM - DOOR TO DOOR SURVEY FOR 


COLLECTION OF DATA AND UPDATION OF DATA IN ERP MODULE FOR 3 


MERGED VILLAGES . 


Ref : - 1 ) Ordinance No. 16/2020 dt : 23.11.2020 . 

2 ) GO.Ms.No. 198 , MA & UD ( J1 ) Dept , dt : 24.11.2020 . 
3 ) Circular No. 14034 / 43 / 2020 / Ksec . Dt : 08.12.2020 of the Commissioner 

and Director of Municipal Administration , Andhra Pradesh . , Guntur . 


4 ) 


Act No.44 of 2020. Dt : 31.12.2020 . 


5 ) Draft Notification Published in Daily News Papers dt : 03.01.2021 . 
6 ) CR.No.386 , dt : 24.12.2020 and CR.No.391 , dt : 11.01.2021 of this 

Corporation . 


[ 1 ] 


2 


ANDHRA PRADESH GAZETTE , November 2 , 2021 


7 ) This office Roc.No.A1 / 390020 / 2020 , dt : 16.01.2021 . 
8 ) Proceedings Roc.No.14034 / 25 / 2021 , K - SEC dt : 22.01.2021 and 

01.02.2021 of the Commissioner and Director of Municipal Administration , 

AP , Guntur . 
9 ) General Body Council Resolution No.28 , dt : 01.07.2021 . of this 

Corporation and Disposed Statement . 
10 ) Kurnool District Gazettee No.112-8-2 / 2021 , dt : 04.08.2021 . 
11 ) State Gazette No.W.No.33 G 221 , dt : 19.08.2021 Amravathi , Andhra 

Pradesh . 


12 ) CR.No.62 , dt : 30.09.2021 General Body of the KMC . 
13 ) GO.Ms.No.357 , dt : 31.12.2019 of the MA & UD ( G ) Dept. , 
14 ) Kurnool District Gazette No.112-10-7 / 2021 , dt : 26.10.2021 . 


అండ్ స్టాంప్స్ 


“ ఆస్తి పన్ను విధింపు నియమాలు – 2020 ” ల అనుసరించి 

రిజిస్ట్రేషన్ 
డిపార్టుమెంటు వారు నిర్ణయించు భవనములు మరియు వాటి స్థలముల “ మూలధన 

“ 
విలువల ఆధారంగా " ఆస్తి పన్ను 01.04.2021 నుండి అమలు పరచుట . 


లక్ష్మీపురం పందిపాడు పెద్దపాడు లకు 
01.01.2020 నుండి 31.03.2021 వరకు ఆన్యువల్ రెంటల్ వ్యాల్యూ సిస్టమ్ ( ఏ . ఆర్ . వి . ) నందు 
11 వ జోన్ రేట్లను అమలు పరుచూచు “ మూలధన విలువల ఆధారంగా ” 


ఆస్తి పన్ను 01.04.2021 నుండి అమలు పరచుట 


ANDHRA PRADESH GAZETTE , November 2 , 2021 


3 


కర్నూలు నగర పాలక సంస్థ 


సవరణ అనుబంధము 


( 1955 సంవత్సరపు మున్సిపల్ కార్పొరేషన్స్ చట్టం లోని 198 వ సెక్షన్ ప్రకారము ) 


ఇందుమూలముగా యావన్మంది పురప్రజలకు తెలియజేయునది ఏమనగా రాష్ట్ర ప్రభుత్వం వారు జారీ చేసిన 
ఆర్డినెన్సు నెం .16 / 2020 , తేదీ : 23.11.2020 , తేదీ : 24.11.2020 న జారీ చేసిన జి.ఓ.యామ్.ఎస్.నెం . 198 మరియు 
కమిషనరు & డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారి సర్కులర్ ఆర్.ఓ.సి.నెం . 14034 / 43 / 2020 - KSEC తేదీ : 
08.12.2020 నందు కమ్యూనికేట్ చేసిన అంశము ప్రకారము కేంద్ర ప్రభుత్వం వారు Fiscal Responsibly and 
Budget Management - ఎఫ్.ఆర్.బి.ఎమ్.లో భాగంగా జారీ చేసిన మార్గధార్శకాల నేపధ్యంలో , 15 వ ఆర్థిక సంఘ 
నిధులు మంజూరు కొరకు అర్హత సాధించుటకు నిర్దేశించిన సంస్కరణలు అమలు చేయవలసిన ఆవశ్యకత దృష్ట్యా 
మరియు వివిధ నగర పాలక సంస్థలలో విధిస్తూన ఆస్తి పన్ను , అదే స్థాయి గల వేరొక నగర పాలక సంస్థలో 
విధిస్తున్న ఆస్తి పన్నుల మధ్య వ్యత్యాసమునకు తావు లేకుండా సమతౌల్యతను సాదించుటకు రాష్ట్రములోని వివిధ 
పట్టణ స్థానిక సంస్థలు అమలు చేయుచున్న ఆస్తిపన్ను విధింపు విధానములో పారదర్శకత కోసం సంస్కరణలు 
చేయుచు 

రాష్ట్ర ప్రభుత్వం వారు జారీ చేసిన ఆర్డినెన్సు నెం .16 / 2020 తేదీ : 23.11.2020 , తేదీ : 24.11.2020 న 
జారీ చేసిన జి.ఓ.యామ్.ఎస్.నెం .198 , ACT 44 of 2020 Dt : 31.12.2020 . 

ఆస్తి పన్ను విధింపు 
నియమాలలోని ముఖ్యాంశాముల ప్రకారము " ఆస్తిపన్ను విధింపు నియమాలు 2020 " ల అనుసరించి ఆస్తుల 
క్రయ విక్రయాలకు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ వారు నిర్ణయించు భవనములు మరియు వాటి స్థలముల 
' ములా ధన విలువల ' ఆధారంగా ఆస్తిపన్ను విధించుటకు ప్రభుత్వం వారు నిర్దేశించియున్నారు . ఈ విధానం తేదీ 
: 01.04.2021 నుండి అమలు చేయవలసియున్నది . 


3 


L 


G.O.MS.No.357 , dt : 31.12.2019 ఉత్తర్వుల ప్రకారము లక్ష్మీపురం , పందిపాడు , పెద్దపాడు గ్రామములు 
కర్నూలు నగర పాలక సంస్థ యందు నూతనముగా విలీనమై ఉన్నవి . ఆయా గ్రామాలకు మొదట తేదీ 
: 01.01.2020 నుండి 31.03.2021 వరకు ఆన్యువల్ రెంటల్ వ్యాల్యూ నిర్ణయిస్తూ తేదీ : 01.04.2021 నుండి 
పన్ను మొత్తము ములధన విలువలపై లెక్కించవలసి ఉన్నది . అందుకు గాను Commissioner and Director of 
Municipal Administration , AP , Amaravathi గుంటూరు వారి ఆదేశానుసారము ERP మాడ్యూల్ నందు 
లక్ష్మీపురం , పందిపాడు , పెద్దపాడు అస్సెస్స్మెంట్లు నెంబర్లు , ఆస్తిపన్ను యజమాని వారి ఆధారు నెంబరు , మొబైల్ 
నెంబరు మరియు జోన్ నెంబరు దాని యొక్క గజిట్ రేటును అప్లోడ్ చేయవలసి ఉన్నందున సదరు రెవెన్యూ 
ఇన్స్పెక్టర్లు , 

క్టర్లు , సంబంధిత రెవెన్యూ ఆఫీసరు తనిఖీ నిర్వహించి ఆయా గ్రామాలకు ప్రకన్న ఉన్న జోన్లు 11 మరియు 13 
గా నిర్ణయించి ఆయా జోన్ల రేట్లకు అమలు చేయుటకు ప్రతిపాదించి గౌరవ కౌన్సిల్ వారి అమోదము కొరకు 


4 


ANDHRA PRADESH GAZETTE , November 2 , 2021 


ఉంచడమైనది . 

గౌరవ కౌన్సిల్ వారు తమ తీర్మాణము నెం . 62 , తేదీ : 30.09.2021 నందు అన్నీ విధాలా సరియైన 
రేట్లు గా గుర్తించి 11 వ జోన్ రేట్లను పైన తెలిపిన లక్ష్మీపురం , పందిపాడు , పెద్దపాడు లకు ఆన్యువల్ రెంటల్ వ్యాల్యూ 
నిర్ణయించుటకు 103 నుండి 127 పెటాలకు 11 వ జోన్ రేట్లను ప్రతిపాదించి ఆమోదించి ఉన్నారు . 

కావున కౌన్సిల్ వారి తీర్మాణము మేరకు నగర పాలక సంస్థ పరిధిలోని 103 నుండి 127 పెటాలకు 11 వ 
జోన్ రేట్లను రెంటల్ వ్యాల్యూ గా నిర్ణయించుటకు మరియు సంబందించిన డాటా ను ఈ ఆర్ . పి . మాడ్యూలు నందు 
అమలు చేయుటకు నిర్ణయించడమైనది . 

కావున అందరూ ప్రజలకు తెలుపడం ఏమనగా లక్ష్మీపురం , పందిపాడు , పెద్దపాడు లకు సంబందించిన 
అస్సెస్స్మెంట్ లకు వివిధ క్యాటగిరీలకు ఆయా సంబందిత రేట్లను అమలు చేయుటకు తేదీ : 01.01.2020 నుండి 
31.03.2021 ఆన్యువల్ రెంటల్ వ్యాల్యూ నందు 11 వ జోన్ రేట్లను అమలు పరుచూచు 01.04.2021 నుండి 
ములధన విలువ ఆధారముగా ఆస్తిపన్ను అమలపరచాబడునని తెలుపడమైనది . 
తీర్మానము సంఖ్య : 62 

తేదీ : 30.09.2021 . 


తీర్మానము : అంశము నందు తెలిపిన విలీన గ్రామాల ఆస్తి పన్ను విధింపు 103 నుండి 127 పేటలకు ప్రతిపాదించిన 


13 వ జోనునకు బదులుగా 11 వ జోను రేట్లను అమలు పరచాలని ఆమోదిస్తూ తీర్మానించడమైనది 


బి.వై.రామయ్య , 

మేయరు , 
కర్నూలు నగరపాలక సంస్థ , కర్నూలు . 


డి.కె.బాలాజి , 

కమీషనర్ , 
కర్నూలు నగరపాలకసంస్థ , కర్నూలు . 


--- X --- 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www.apegazette.cgg.gov.in 


